న్‌. 


గురజాడ కవిత్వం-సంస్కరణ దృక్పథం 


రజాడ రాసిన ముత్యాలసరాలు, కవిత్వంలో వ్యక్తమైన సంస్కరణ భావాల్ని 
చడం ఈ వ్యాసం లక్ష్యం. గురజాడ అప్పారావు (1862-1915) 
విశ్లషిం తెలుగుసాహిత్యానికి అరుణోదయం వంటిదనీ, కందుకూరి సాంఘిక 
మట్‌ గిడుగు భాషావిప్లవాన్నీ తనలో సమన్వయించుకొని, సరికొత్త 
poh విప్లవాన్ని లేవనెత్తిన నవయుగ వైతాళికుడని విమర్శకుల 
అభిప్రాయం (సినారె, 1989: 195 తొలిముద్రణ, 1967). గురజాడ రాసిన 
రచనలకంటే, ఆయన సాహిత్యంపై వచ్చిన విమర్శలు, పరిశోధనల పుటలే 
ఎక్కువగొ ఉంటాయంటే అతిశయోక్తికాదేమో. ఇంచుమించు (ప్రతి ప్రముఖ 
తెలుగు సాపొతీవేత్తా ఏదొక సందర్భంలో గురజాడ సాహిత్యాన్ని 
ప్రస్తావించకుండా నయా ఆయన రచనల్లో ప్రస్తావించిన 
సమస్వల ప్రభావం అటువంటిది. 
gia పుట్టకముందునుండే మనదేశంలోను, మనరాష్టంలోను 
సంస్మరించుకో వాల్సిన అనేక సమస్యలున్నాయి. పాలకులు, (ల్‌ 
వారినాశ్రయించుకొని సృజన సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళూ 
వర్తాశ్రమధర్మాలపేరుతో వాటిని అవిచ్చిన్నంగా కొనసాగిస్తూనే 
as తెలుగుసాహిత్యం వరకే చూసినా కుల, మతాల 
ప్రస్తావన లేకుండా సాహిత్య సృజన జరగలేదు. శివకవులు, 
అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన వంటి వాళ్ళు 
సాహిత్యంలో కొన్ని ఆధిపత్య ధోరణుల్ని (ప్రశ్నిస్తూ, సంస్మరణ 
భావాల్ని కోరుకున్నా అవన్నీ భావవాద పరిధుల్ని దాటే 
ప్రయత్నం మాత్రం చేయలేదు. వీరిలో వేమనను కొంత 
భిన్నంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావజాల 
పరిణామం గురజాడలో మరింత అభ్యుదయ స్థాయిలో 
కనిపిస్తుంది. 
సాహిత్య రచన కోసం గురజాడ కేటాయించింది తక్కువ 
సమయమే అయినప్పటికీ ఆయన రాసిన రచనల్లోని భాష, 
భావజాలాల వల్ల ఆధునిక సాహిత్యానికి యుగకర్త అని ఆయన్ని 
ప్రశంసించేలా చేశాయి. గురజాడ ఒకవైపు ఆస్థానంలో ఉద్యోగిగా విధులు 
నిర్వర్తిస్తూనే మరొకవైపు సృజనాత్మక సాహిత్యాన్ని అందించారు. అయినా 
ఆయన సాహిత్యం ఇంచుమించు ఆధునిక సాహిత్యానికి 
మార్గాన్నేర్చరిచిందనవచ్చు. అందుకే చాలామంది ఆయన్ని ఆధునిక 
సాహిత్యానికి యుగకర్తగా భావిస్తున్నారు. గురజాడ రచనా ప్రభావం వల్ల 
ముందుగా తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యం రావాల్సి ఉన్నా 
భావకవిత్వం తర్వాతనే అభ్యుదయకవిత్వం వచ్చింది. అంటే అప్పటికింకా 
సంపదాయ సాహిత్యం ప్రభావం గాఢంగానే ఉంది. అందువల్లనే కొన్ని 
ల్‌ భావకవిత్వం రాగలిగింది. దానిలో కొద్దిగా బావ నవ్యత 
కక్ష్య రూపంలో పద్య సంప్రదాయమే అత్యధికంగా కనిపిస్తుంది. దీన్ని 
జ ea తదితరుల సాహిత్యంలో చూడొచ్చు. పాశ్చాత్య ప్రభావం 
కొనసాగింద్ది py. అది కూడా పరోక్షంగా అనువాద రచనలుగానే 
సృష్టికి తద్వారా గురజాడ సృజనాత్మక రచనా ప్రభావం వచన రచనల 
సాహిత్య పర్య, Pa వాస్తవికతకు మార్గాన్నేర్చరిచింది. ఇది తెలుగు 
Hey ౯ గురజాడ రచనల వల్ల వచ్చిన సాహిత్య సంస్కరణ. 
అందులో షా ఆ చెప్పగానే కన్యాశుల్కం (1892) నాటకాన్ని విస్మరించలేం, 
ప్రత్యక్షంగా న్న క eg పాటు అనేకాంశాలు చర్చలోకి వచ్చాయి. అవన్నీ 
5 ప్రజలందరికీ చెందకపోయినా, దాని ప్రభావం వల్ల 


కమ | 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 
తెలుగు శాఖాధిపతి, 
సెంట్రల్‌ యూనివర్సిటీ, 
హైదరాబాద్‌, 
ఫోను: 9182685231 








తర్వాత వచ్చిన సాహిత్యంలో సామాన్య ప్రజల్ని వస్తువులుగా స్వీకరించడానికి 
కారణమైంది. గురజాడ చేపట్టిన ఏ సాహిత్య ప్రక్రియల్ని తీసుకున్నా 
సంస్మరణ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంగ్ల కవిత్వం, సంప్రదాయ 
ప్రభావ కవిత్వం, సంస్మరణాత్మక భావజాల కవిత్వంగా గురజాడ కవిత్వాన్ని 
మూడు రకాలుగా విభజించుకొనే వీలుంది. కుక్క చంద్రహాస, సారంగధర 
మొదలైనవన్నీ గురజాడ ఆంగ్లంలో రాసినవి. వీటిలో సారంగధర (1883) 
మాత్రమే లభిస్తుంది. దీన్ని ముత్యాలసరాల ఛందస్సులోనే రాంభట్ల కృష్ణమూర్తి 
తెలుగులోకి అనువదించారు. గురజాడకు సంప్రదాయ కవిత్వం రాయడం 
చేతకాక దానికి భిన్నమైన కవిత్వం రాస్తున్నారనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 
సుభద్ర కావ్యాన్ని సంప్రదాయపద్ధతిలో రాశారని పరిశోధకుల అభిప్రాయం 
(సెట్టి ఈశ్వరరావు, గురజాడరచనలు, కవితల సంపుటం, 1991: 120 
(వి.వి.తొలి ప్రచురణ, 1984) .కవిత్వంలో ఇవన్నీ గురజాడ 
ప్రతిభాపాటవాల్ని తెలిపే ఒకపార్వాన్ని చూపిస్తుంటే మిగతా 
కవిత్వమంతా ప్రధానంగా ఆయనలోని అభ్యుదయ 
భావజాలాన్ని వెల్లడిస్తుంది. అభ్యుదయభావాల్లో సంస్మరణభావ 
జాలం ఒకటి. తనకాలం నాటి సమాజంలో ఉన్న సనాతన 
భావజాలం వల్ల అత్యధిక సంఖ్యలో ఉండి కూడా 
బలహీనవర్గాలై జీవిస్తున్న వారిపక్షాన్ని నిలబడి, వారి 
అభ్యున్నతికోసం తనకున్న పరిధిలో సాహిత్య సృజన చేయడం 
గొప్ప విషయంగానే భావించాలి. ఈ విషయంలో ప్రతి 
రచయితకున్నట్లే గురజాడకు కూడా కొన్ని పరిధులు, 
పరిమితులు ఉన్నాయనీ గుర్తించాలి. 

సంఘ సంస్కరణ: 

వ్యవస్థలో కొన్ని లోపాలుగా కనిపించేవాటిని సరిదిద్ధడమే 
సంస్మరణ. అది సమాజంలో వివిధ రకాలుగా కనిపిస్తాయి. 
అవి మతం, కులం, లింగం, ప్రాంతం, భాష మొదల్మెన పేర్లతో 
జరిగే ఆధిక్యతగానో, అణచివేతగానో ఉండవచ్చు. వీటి వల్ల 
కష్టనష్టాలను వివరించి, వాటిని సరిదిద్దడమే సంఘసంస్కరణ అని 
పిలవవచ్చు. ఈ సంఘసంస్కరణోద్యమంలో తెలుగుసాహితీవేత్తలు కూడా 
తమ రచనల ద్వారా పాలుపంచుకున్నారు. అలాంటి వారిలో కందుకూరి 
వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి తదితరులతో పాటు గురజాడ కృషి 
ఎంతగానో ఉంది. సమాజంలో వస్తున్న మార్పుల్ని గుర్తించడమే కాకుండా, ఆ 
మార్పుల్ని వేగవంతం చేశాడని విమర్శకులు (డి.చంద్రశేఖరరెడ్డి, 
సంఘసంస్మరణకవిత్వం, రజతోత్సవసంచిక, 43:1988) అన్నారు. 


వర్జాధిక్యతను నిరసించడమంటే కులాధిక్యతను నిరసించడమే: 


వర్ణం, కులం వేర్వేరు అర్థాల్లో తీసుకునే అవకాశం ఉన్నా మన 
తెలుగుసాహిత్యంలో ఈ రెండింటినీ పెద్దవ్యత్యాసంతో ప్రయోగించలేదు. 
గురజాడ అప్పారావు వర్గాధిక్యతను నిరసించడమంటే, కులాధిక్యతను 
నిరసించడంగానే భావించాలి. కులభేదాలు ఉండకూడదనేది గురజాడ దృష్టి, 
అక్కడితో ఆగిపోకుండా, కులాంతర వివాహాలు చేసుకోవడం ద్వారా 
కులభేదాలు లేకుండా కలిసిమెలిసిజీవించవచ్చనే ఆలోచన కూడా గురజాడలో 
కనిపిస్తుంది. దీన్ని సమన్వయిస్తూ 'లవణరాజుకలి (1911) కథాగేయాన్ని 
రాశారు. లవణరాజుకథకు మూలం వాశిష్టరామాయణం. అందులో 
తాత్వికార్థంలో లవణరాజుకథ కనిపిస్తుందని సినారె అన్నారు. గురజాడ దీన్ని 
సమకాలీన సమాజాన్ని ప్రతిఫలించేటట్లు సంస్మరణభావాలతో లౌకికార్థంలో 


నవంబర్‌ - 2021 





రుకీశ 18, 19 శతాబ్దాలు భారతదేశంలో దళితులకు ఉష: అని ప్రశ్నించడంలో గురజాడ వ్యు 
వర్ణించా చిన కాలాలు. ఇటువంటి భావాలనే ప్రత్యక్షంగా సహృదయవాతావరణాన్ని పెంచేలా ఉండాలి తప 


వుల 
ఆ వ 
పోయినా, పరోక్షంగానైనా గురజాడ తనకవిత్వంలో వర్ణించారు. ఉంగకాద్రద్రన- దాతల హలిన్నాం్‌ “ముత్యాలసర సుల్ల న్ని కరర 
“ఇలుగునీటను గ్రుంకె చుక్కలు “యెల్లలోకములక్క యిల్సె - 
చదల చీకటి కదలబారెనుబీ వర్ణభేదము లెల్ల కల్మె 
మెక్కడనొ ఒకచెట్టుచాటున వేల నెరుగని ప్రేమబంధము 


మతములన్నియు మాసిపోవును 


మేలుకొలుపుల కోదికూసెను జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని ప్రవచిం 


చారు, 
విరులు కన్నులు విచ్చి చూసెనుబీ మాసిపోవడమనేది సామాన్యమైన మాటకాదు. అది ఏ ము 
ఉండి, ఉడిగియు, ఆకులాదగ మత్తువంటిదే. మనిషిని భౌతికదృష్టికి అతీతం చేస్తుంది. ఈతరం మరేం 
కొసరెనోయన గాలివీచెను” (ముత్యాలసరాలు) దీన్ని జాగ్రత్తగా అవసరాలన్నీ తాత్మాలికాలనీ, శాశ్వతమైనవన్నీ మరోలోకంలో న. 


పరిశీలిస్తే, చుక్కలు అస్తమించడం, చీకటివెళ్ళిపోవడం భావవాదద్భష్టిని అలవాటు చేస్తుంది. ఇది క్రమేపీ 














మూ 
మొదలవడంతోపాటు మేలుకొలుపుల కోడి కూసిందట! వైపు పయనించేటట్లు చేస్తుంది. res. 
ఇది దళితుల కోసమేనని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, 


నిరాకరించి, దానికి కూడా ద్వ్వన్సే 
కారణమంటుంది. దైవం, మతం పేరుతో 
ప్రజల్ని మూఢత్వం వైపు నడిపిస్తూ 
యుగయుగాలుగా కొన్నివర్గాల వాళ్ళు 
దోపిడీచేస్తున్నారు. ఈ దోపిడీ నుండి 
బయటపడాలంటే మతం పేరుతో 
జరిగే మూఢత్వం పోవాలి. అది 
శా(స్తసాంకేతక విజ్ఞానం వల్లనే 
సాధ్యమౌతుంది. అది 
భవిష్యత్తులో జరిగితీరుతుందనీ, 
అప్పుడు మతం మాసిపోతుందని 
ప్రజలు నిజమైన మనుషులుగా 


వారికి రాబోయే కొత్తవెలుగులలోకాన్ని 
ప్రవచిస్తున్నట్లుగానే ఉంది. గాంధీజీ 
హరిజనోద్ధరణను ప్రారంభించకముందే 
గురజాడ “అవణరాజుకలి (1911) లో 
పర్టే ధర్మం అధర్మ ధర్మం” అన్నారు. 
“మలినదేహులమాలలనుచును 
మలినచిత్తుల కధిక కులముల 
ధర్మ ధర్మంబే” 
“మంచిచెడ్డల మనుజులందున 
ఎంచిచూడగ రెండె కులములు 


మంచియన్నది మాలయైతే జీవించే కాలం ఒకటి వస్తుందని 
మాలనే అగుదున్‌” ఆకాంక్షించాడు గురజాడ. 
గురజాడ మతాసి అందుకనే '“గతకాలము మేలు 


(ప్రేమించడం కంటే, మనిషిని 
(ప్రేమించాలనే బోధించారు. 1909 
మే 21వ తేదీన మునిసుబ్రహ్మణ్యం 
గారికి రాసిన లేఖలో మానవుని 
ప్రేమించటమే గొప్పప్రేమ అని తన 
అభిప్రాయాన్ని తెలిపారు. దీనిలో 
మంచియన్నది మాలయైతే అనే పాదాల్ని కత్తి 
పద్మారావు వంటి దళిత సాహితీవేత్తలు వ్యాఖ్యానిస్తూ 
గురజాడ దళితులతో మమేకం కాలేకపోయాడనే భావాన్ని 


వచ్చు కాలము కంటే” అనకుండా 
'రాబోయేకాలమే గొప్పదనే 
స్పృహను కల్గించడంలో ఆశావాహ, 
అభ్యుదయ దృక్పథం కనిపిస్తుంది. 
గురజాడ ఈ భావాలన్నీ కేవలం 
నినాదాలుగానో, నిస్సారంగానో చెప్పలేదు. 
గొప్పకళాత్మకంగా, సత్యనిష్టతో అందరికీ 
అనుభవంలోకి వచ్చేటట్లు వర్ణించారు. అందుకనే 
“గురజాడ తన కాలానికన్నా చాలా ముందున్నవారు. 


వ్యక్తం చేశారు. కానీ, “మంచి అయితేనే మాలను అవుతాననేది“ Fr ల jst వ్యావహారిక వాదాన్నీ, కందుకూరి, 

కాకపోవ రఘుపతిగారల సంఘసంస్కరణ దీక్షనూ జీర్ణించుకొని గేయం, కథానిక, 

గురజాడ ఉద్దేశం చ్చు. ets నాటకం ఇత్యాది ఎన్నోసాహిత్య ప్రక్రియలను పండించాడని, ఈయనలో 
మతసంస్కరణకాదు, మతం నశిస్తుందనే విప్లవభావాలు: 


కాల్పనికత, వాస్తవికత రెండూ రెండుపాయలుగా సంగమించాయని, 
సమకాలీన సమాజాన్ని సవిమర్శకంగానూ, సృజనాత్మకంగానూ, 
కళాత్మకంగానూ, వాస్తవికతను ఆధారంగా చేసుకొని సౌందర్యవిలువలను 
కాపాడుకొంటూ సాహిత్య సృష్టిచేశాడని విమర్శకులు (కంచెనపల్లి 
చినవెంకటరామారావు, 2005:74, తొలిముద్రణ, 1982) వ్యాఖ్యానించారు. 


“మనిషి” అనే గేయంలో - 

“ మనిషి చేసే రాయి రప్పకి 
మహిమ కలదని సాగి మొక్కుతు 
మనుషులంటే రాయిరప్పల 

కన్న కనిష్టం 


(తెలుగు అధ్యయన శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు వారు 
గాను చూస్తావేల బేలా? 15-09-2012వ తేదీన నిర్వహించిన “గురజాడ జీవిత దృక్పథం- 
దేవుడెక్కడో దాగెనంటూ సాహిత్యం” అనే జాతీయ సదస్సులో సమర్పించిన పత్రం) 
కొండకోనల వెతుకులాడడే వేలా?” 


| __పజామణిపూస. nam 











“మంచిబెడ్డల మనుజులందున 
ఎంచిచూడగ రెండెకులములు 
మంణైయన్నది మాలయైతే 
మాతనే అగుదున్‌” 








అసోసియేట్‌ ఎడిటర్‌ 

| శ్రీకె.వెంకట అప్పారావు (౧౧.౦) 
టు Hed 
' కీినియర్‌ సబ్‌ ఎడిటర్‌ & టెక్నికల్‌ అడ్వయిజర్‌ 

' డౌ॥। ఎ౦.జయకుమార్‌,MBA..Ph.D.. 





| 
| 


సంపాదకులు: శ్రీ బి.రాజేష్‌, 8.50, 
సంపాదకులు: సత్యాల వెంకటేష్‌, MA..(M.PhI) 
ఫొటోగ్రాఫర్‌ : బి.వీరయ్య 


డిజైన్‌ & డి.టి.పె 


ఆర్‌.తేజేషు, 061 : 9866789072 
కవర్‌ పేజీ డిజైన్‌ : 
స్వామి సత్య తిరునగరి 
Cell : 9848489000 


“ed ౧0౧౭౮. Published and Owned by KANAPARTHI 
MAJA RAO, Pot No.302, Sai Towers |, Rednam Gardens, 
“5302021080 - 530 002, AP. On behalf of 
జ RAJA RAO Printed at AMMA OFFSET 

ఆ. DNo.30-8-35, Dabagardens, Visakhapatnam - 
లి Published by Plot 10.302, Sai Towers |, 
ta m Gardens, Visakhapatnam - 530 002, A.P. 
‘KANAPARTHI RAJA RAO, Cell : 9492423833, 
e-mail : Kanaparthirajaro@gmail.com. 












RNI No.APTEL/15835/2019 


































గురజాడ కవిత్వం-సంస్కరణ దృక్పథం 

ధరణికి వెలుగులు పంచు 11లో 
అంతర్గత సంభాషణలో సానుకూల దృక్పథం 12లో 
మహిళా చట్టాలను ఎండమావులుగా మార్చోద్దు 13లో 
గురజాడ అప్పారావు 'కన్యక'- అభ్యుదయ దృక్పథం 23 
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం 25లో 
అప్పుడే వెళ్లిపోయిన 'అప్పు' 27లో 
ఉప ఎన్నికల్లో భిన్న ఫలితాలు 28లో 


ఉపఎన్నికల్లొభిన్నఫలితాలు 
నవయుగవైతాళికుడు, దార్శనికుడు గురజాడ వెంకట అప్పారావు 29లో 

BOPP SID, కా. లా ఏ నన రామును 
ఎంత మంచివాళ్ళో! భేష్‌ సూర్య-జ్యోతిక... చప్పట్లకు అర్హులే. 31లో _ 

















పంజాబ్‌ దంగల్‌ 32లో 
ఈ ఒంటరితనం వద్దు 34లో 
రైతుపైరాజాయుద్ధం. ౩5లో 
మహిళల్లారా ఏకంకండి... 3౩7లో 
నిజమైన స్నేహం... 39లో 
శశికళోపాఖ్యానం 41లో 
సహ చట్టమా? స్వాహా చట్టమా?... 42లో 
బీడీ కార్మికుల దీనావస్థ ... 43లో 
కార్పొరేట్‌ గుప్పెట్లోకి కరెంట్‌ 47లో 


ఈ పత్రికలో ప్రచురించిన వివిధ వ్యాసాలు, రచనల్లోని అభిప్రాయాలు 


ఆ యా రచయిత / రచయిత్రుల అభిప్రాయాలు మాత్రమే. వాటితో సంపాదకులు / 


పత్రికా యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదని విజ్ఞప్తి. 
PE HAY HES నవంబర్‌ - 2021 | క 


